కాకినాడలో ఒక సాంఘిక సంస్కరణ 


(కాంగ్రెస్‌ మహాసభల శతవార్నిక సమాలోచన) 


1923 - 2023 


1898 - 1997 


మూలం 
యలమంచిలి వెంకటప్పయ్య 


సేకరణ, కూర్పు 
గౌరవ్‌ 


ప్రచురణ 
మేకా సత్వనారాయణశా స్తి (బాంబు) స్మారక వేదిక 


పిఠాపురం 


కాకినాడల్‌ ఒక సాంఘిక సంస్మరణ (1923-2083) 


(కాంగైస్‌ మహాసభల శత వార్షికోత్సవ సమాలోచన) 


మూలం : 
యలమంచిలి వెంకటప్పయ్య 


సేకరణ - కూర్చు క 
గౌరవ్‌ 


ప్రచురణ: 
మేకా సత్యనారాయణశాగస్త్రి (బాంబు) స్మారక వేదిక 


పిఠాపురం 


ర్ర కాపీఠెప్ట్‌ 
సర్వహక్కులు సమాజానివి 


మూల్యం క 
అమూల్యం 


విజ్ఞప్తి 
ఇందులోని భావాలన్ని రచయితవి మాత్రమే 
వాటితో సేకరణకర్త తప్పనిసరిగా అంగీకరించాల్సిన అవసరం లేదు. 


వివరాలకు 


9032094492 
gouravmeka@gmail.com 


3 కాకినాడలో ఒక సాంఘిక సంస్కరణ (1923-2023) 
ఇని 
ప్రసావన 
థ 


యలమంచిలి వెంకటప్పయ్య స్వాతంత్ర్య సమరయోధులు, గాంధేయవాది, 
హేతువాది, సామాజిక కార్యకర్త, యాభై పుస్తకాలకు పైబడి రాసిన బహుగ్రంథకర్త. 
ఆయన స్వీయచరిత్ర, “బీద బ్రతుకు” తెలుగులో వచ్చిన అత్యుత్తమ ఆత్మకథల్లో 
ఒకటి. బహుశా స్వీయచరిత్రల్లో అంతటి చిన్న (గంథం కూడా అదేనేమో. ఎంతో 
హృద్యంగా ఆనాటి దేశకాలమాన స్థితిగతులను కళ్ళకు కట్టిన వెంకటప్పయ్యగారు, 
తన స్వీయచరిత్ర చివర్లో అనుబంధంగా “కాకినాడలో 1923లో జరిగిన ఒక 
సాంఘిక సంస్మరణ గురించి” అనే శీర్షికతో రెండు పేజీల వ్యాసం రాసారు. సరిగ్గా 
వందేళ్ళ క్రితం జరిగిన ఆ సమావేశం, అందులో భాగంగా గుర్తుకు తెచ్చుకోవల్సిన 
చారిత్రక సన్నివేశాలు ఎన్నున్నప్పటికీ కులవర్దాలకి వ్యతిరేకంగా జరిగిన ఈ 
సంఘటనకు చారిత్రక ప్రాధాన్యత ఉందనేది నా అభిప్రాయం. 
నిజానికి 1923 కాంగ్రెస్‌ సభలకు 80ఏళ్ళ ముందే 1892లో కాకినాడలో 

కాంగ్రెస్‌ సభలు విశేషంగా జరిగాయనే విషయం తెలుస్తుంది. తొలి సాంఘిక 
చరిత్రాధారాలుగా తెలుగు సమాజానికి అనుభవంలోకి వచ్చిన నూతన ఆవిష్మరణలను 
విపులంగా వర్ణించిన తొలికవి వడ్డాది సుబ్బారాయుడు (1854-1938) అంటూ 
బూదరాజు రాధాకృష్ణగారు తన “పద్య సాహిత్యం: సంఘచరిత్ర” పొత్తంలో వడ్డాది 
కాకినాడ సభల్ని ఉద్దేశిస్తూ రాసిన పద్యాన్ని 

“పటు జపాను బెను తుపానునం బరిమార్చి 

జలధిముంచె దరి విశాఖనగరి 

గాకినాడ పురిని గాంగైస్సునలర్చె 

నెత్రుగక్కునేట నెరపను లివి... 

. ఎనమిదియేండ్లు ముప్పదిపయింగల యీడున గాకినాడ వచ్చె 
నఖిలభారతీయ సభ....” అంటారు. 


“ఆయన (వడ్డాది సుబ్బారాయుడు) జన్మించింది 1854లో. తనకు 38 
ఏండ్ల వయస్సు వచ్చేసరికి అంటే 1892, కాకినాడలో భారత జాతీయ కాంగ్రెస్‌ 
సమావేశాలు జరిగాయిని ఆయన సాక్ష్యమిస్తున్నాడు. ఆ సందర్భంలో ఆయన పేర్కొన్న 
రెండు విషయాలకు ఆయన పద్యమే సాక్షి మొదటిది ఆ సంవత్సరం జపాను పెను 
తుఫానుతో బీభత్సమయింది.. రెండవది విశాఖపట్టనం సముద్రతీరం కోతకు 
గురయిందని. ఈ రెండు దుర్భటనలూ రక్తం చిందిస్తే, కాంగైస్‌ మహాసభ కాకినాడ 


కాకినాడలో ఒక సాంఘిక సంస్కరణ (1923-2023) 4 


పురాన్ని ఆనందాబ్టిలో ఓలలాడించిందన్నాడు” అంటారు రాధాకృష్ణగారు. అయితే 
ప్రస్తుత ప్రస్తావన మట్టుకు 1923 కాకినాడ కాంగ్రెస్‌ సభల్ని గురించి మాత్రమే. 

గతంలో ఆంధ్రరాష్ట్రంలో సాంఘిక సంస్కర్తలు (1890-1920), ఆంధ్ర 
రాష్ట్ర అస్పృశ్యతా నివారణ సమావేశం (1921) శత వార్షికోత్సవం సందర్భంగా 
పి. హెచ్‌. గుప్తా గారి వ్యాసాన్ని పునర్ముద్రించాం. అలాగే కుల నిర్మూలనోద్యమానికి 
తోడ్చడే విధంగా వెంకటప్పయ్యగారు ప్రస్తావించిన వ్యాసాన్ని కూడా ఇలా మళ్ళీ 
స్మరించుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా “తూర్పుగోదావరి జిల్లా చరిత్ర 
- సంస్కృతి గ్రంథం నుంది మహాసభల గురించిన పరిచయం కొంత తీసుకున్నాం. 
ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకునే బెత్సాహికులు కోసం అదే గ్రంథంలో ‘కాకినాడ 
కాంగగైెస్‌ మహాసభలు” (డిసెంబర్‌ 28,1923 నుండి జనవరి 1, 1924) నివేదిక” 
శీర్షికతో తటవర్తి శ్రీనివాసరావుగారు, పి.యస్‌. శర్మగారి “భారత స్వాతంత్ర్య 
సమరాంగణంలో గోదావరి తీరం” (గంథం నుండి గ్రహించిన సమాచారం (పుటలు: 
159-165) ఇవ్వడం జరిగిందని మనవి. 


కావున ఈనాటి సమాజ పురోగతికి ఒకనాటి సంస్మరణోద్యమాలే కారణమనే 
విషయాన్ని (గహింపులో ఉంచుకోవడం అవసరం. అందులో భాగమే ఆనాడు 
యలమంచిలి వెంకటప్పయ్యగారు ధైర్యంగా నాటి బ్రహ్మణీయ ఆధిపత్యానికి 
ఎదురునిల్సి మాట్లాడుతూ సహపంక్తి భోజనాలకు మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టడం. 
ఇది చిన్న విషయం కాదు. చిన్నచూపు చూడదగ్గ విజయమూ కాదు. వ్యాసం 
ముగిస్తూ “ఆనాటి కాంగ్రెస్‌వారు కులరక్కసి రెక్కలను విరగ గొట్టగా, నేటి కాంగ్రెస్‌ 
నాయకులు కులరక్కసిని పోషించి, పెంచుతూ దాని ఆధారంగా తమ పరువును 
జాగ్రత్త పరుచుకొని, సమాజంలో కులమతాలను రెచ్చగొట్టుచూ, అక్రమ ధనార్జన 
చేస్తూ దేశ విదేశీ బ్యాంకులలో వేల కోట్ల రూపాయలను దాచుకొనుచూ 
కులుకుతున్నారు” అంటారు. ఈ మాటలు ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలకి 
వర్తించేవి. కుల నిర్మూలనోద్యమాలకి ముందడుగు వేస్తున్న యువతరానికి ఈ చిన్న 


పత్రం కించితయినా ఉపయోగపడుతుందనేదే ఆశ. 
> భవదీయ 


గౌరన్‌ 


ఆధార గ్రంథాలు: ॥ బీద బ్రతుకు, యలమంచిలి వెంకటప్పయ్య య.వె. సంస్మరణ వేదిక, 
ప్రచురణ - తెనాలి, 4వ ముద్రణ -2012 ఇ తూర్పుగోదావరి జిల్లా చరిత్ర - సంస్కృతి, 
సామాజిక విషయాల అధ్యయన సంస్థ ప్రచురణ - 2008, కాకినాడ జె పద్య సాహిత్యం : సంఘ 
చరిత్ర (1900-1950) బూదరాజు రాధాకృష్ణ, ప్రాచీ పబ్లికేషన్స్‌ హైదరాబాద్‌ - 2005 


5 కాకినాడలో ఒక సాంఘిక సంస్కరణ (1923-2023) 


కాకినాడ కాంగ్రెస్‌ సభ 


తూర్పుగోదావరి జిల్లా స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో కాకినాడలో 
కాంగైస్‌ సభ నిర్వహించడం ఒక ప్రముఖ ఘట్టం. ఈ సభ నిర్వహణలో 
ప్రజలు చూపిన ఉత్సాహం వారికి స్వాతంత్రోద్యమం మరియు దాని నాయకుల 
పట్లగల గౌరవభావానికి ఉదాహరణ. 


1923-24లో కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సభ 
ఖర్చులు చూసుకొన్న చైర్మన్‌ కొమ్మిరెడ్డి సూర్యనారాయణగారిపై ప్రభుత్వం 
సర్‌ చార్జీలు వసూలు చేసింది. మహాసభలు నిర్వహిస్తున్న బులుసు సాంబమూర్తి 
గారు పుత్ర శోకాన్ని కూడా విస్మరించి కార్యనిర్వహణలో నిమగ్నులయ్యారు. 
“నా విధి విస్మరిస్తే ఎలా” అని పరామర్శించడానికి వచ్చిన వారితో అన్నారు. 
అది ఆయన కర్తవ్య దీక్ష తుఫాను వల్ల మహాసభకు అంతరాయం వచ్చింది. 
ఖద్దరుతో డేరాలు వేసి సభ నిర్వహించారు. ఆ సభ జరిగిన చోటే ఇప్పటి 
గాంధీనగరం. కాకినాడ సభలో వండి వార్చిన అన్నప్రరాసులు చూసి నగరంలోని 
స్రీలు దోసిళ్ళతో రూపాయలు పోసినారట. కాకినాడ విందు ముందు లాహోర్‌ 
విందు చిన్నదని సభాధ్యక్షులు మహ్మద్‌ అలీ అన్నారుట. 


మహాసభ ఏర్పాట్లు 


కాకినాడ పట్టణం పడమర భాగాన ఉన్న ఎల్విన్‌ పేటకు ఆనుకుని 
ఉన్న విశాలమైన మైదానంకు గాంధీనగరం అని పేరు పెట్టి 120 ఎకరాల 
స్థలాన్ని సభా స్థలంగా ఆహ్వాన సంఘం గుర్తించింది. ఆ స్థలానికి మెటల్‌ 
రోడ్లని, మంచినీటి పైపులని పురపాలక సంఘం ఏర్పాటు చేసింది. ఎం. ఎస్‌.ఎం. 
రైల్వే కంపెనీలు సభాస్థలము వద్దకు ప్రత్యేక రైలు మార్గము, తాత్మాలిక వ్లాట్‌ 
ఫారమ్‌ను కూడా నిర్మించాయి. ఆ (ప్రదేశం మధ్య 13 ఎకరాల స్థలాన్ని ప్రధాన 
సభా స్థలంగా గుర్తించారు. దీని చుట్టూ 16 ద్వారాలు గల (ప్రహారీ తడకలతో 
నిర్మించబడింది. ప్రహారీ చుట్టూ వేలాది జాతీయ కాంగ్రెస్‌ త్రివర్ణ పతాకాలని 
అలంకరించారు. హిందువుల ఆలయ గోపురం, ముస్లిం మసీదుల మినారెట్లు 


కాకినాడలో ఒక సాంఘిక సంస్కరణ (1923-2023) 6 


మేళవించిన రూపాలతో ప్రధాన ముఖద్వారం నిర్మించారు. కలకత్తాలో ఒక 
పెద్ద కంపెనీకి 80,000 రూపాయలు ఇచ్చి 12 వేల మందికి సరిపోయే ఒక 
పెద్ద దేరాను తయారుచేయించారు. ముద్రణాశాల, రైల్వే బుకింగ్‌ ఆఫీసు, 
టెలిగ్రాఫ్‌ ఆఫీసు, గోదావరి జిల్లా సహకార బ్యాంక్‌ వారిచే ప్రత్యేకంగా ఏర్పాటు 
చేయబడ్డాయి. జాతీయ నాయకులకు 36 కుటీరాలు, కుటుంబాలతో వచ్చిన 
వారికి 150 కుటీరాలు మొదలైన ఏర్పాట్లు చేశారు. నిత్యావసర వస్తువుల 
కోసం 160 స్టాల్సు అల్లోపతి, ఆయుర్వేదం, యునాని, హోమియో తరహా 
వైద్య సేవలను 24 గంటలు అందించేందుకు వైద్యులను నియమించారు. 
4,000 మంది ఒకేసారి భోజనం చేయడానికి సరిపడే భోజనశాల, సుమారు 
700ల మరుగుదొడ్లు ఏర్పాటు చేయబడ్డాయి. మద్రాసులోని జనరల్‌ ఎలక్టికల్‌ 
కంపెనీ వారు విద్యుద్దీపాలను అమర్చారు. ప్రత్యామ్నాయంగా రెండు డైనమోలు. 
గ్యాస్‌ లైట్లు అమర్చబడ్డాయి. రెండు అగ్నిమాపక దళాలు అప్రమత్తంగా ఉ 
ంచబడ్డాయి. 1500 మంది వాలంటీరులు నిర్విరామంగా తమ సేవలను 
అందించడంతో మహాసభలు సక్రమంగా నిర్వహించబడ్డాయి. గాంధీజీ సహాయ 
నిరాకరణ ఆపివేసినప్పుడు చిత్తరంజన్‌ దాస్‌, వల్లభాయిపటేల్‌, ప్రభృతులు 
1919 యాక్ట్‌ ప్రకారం ఎన్నికలలో పోటీ చేసి కౌన్సిల్‌లో ప్రవేశించే ఉద్దేశ్యంతో 
స్వరాజ్య పార్టీ స్థాపించారు. వీరిని “మార్పు కోరని వారు అని, వీరి ఇరువురి 
మధ్య ఏర్పడిన చీలిక కాకినాడ కాంగ్రెస్‌ అధ్యక్షులు మౌలానా మహ్మద్‌ అలీ 
కృషి వల్ల సమసిపోయింది. ఇది కాకినాడ కాంగ్రెస్‌ సాధించిన ఘన విజయమని 
నెహ్రా పేర్ళొన్నాడు. స్వతంత్ర సమర చరిత్రలో 1923 కాంగ్రెస్‌ సభల ఘట్టం 
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది అనడంలో సందేహం లేదు. 


(స్వాతంత్ర్య ఉద్యమం టి. జయలక్ష్మి, పుటలు : 150-151, 
తూ.గో.జిల్లా చరిత్ర, సంస్కృతి గ్రంథం నుండి). 


SE mm 


7 కాకినాడలో ఒక సాంఘిక సంస్కరణ (1923-2023) 


కాకినాడలో 1923లో జరిగిన 
అఖిలభారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక మహాసభలో జరిగిన 
ఒక సాంఘిక సంస్కరణ గురించి 
- యలమంచిలి వెంకటప్పయ్య 


నేను ఒక వాలంటీర్‌ దళమునకు నాయకుడను. మా దళం వంటశాల 
వద్దగల పనులలో సహాయము చేయుచుండెడిది. వంట చేయుటకు 60-70 
మంది (బ్రాహ్మణులుండిరి. సభకు వచ్చినవారికి భోజనము చేయుటకై ఒక 
పెద్దపాక నిర్మించబడింది. ఒకేసారి 5,000 మందికి పైగా జనం కూర్చొని 
భోజనం చేయునంత పెద్దహాలు ఉండేది. మొదటి రోజు ఉదయమున వంట 
బ్రాహ్మణులు వంటను ప్రారంభించి హాలులో వేరుగా బ్రాహ్మణులు ఒక 
వందమందికి పైగా భోజనం చేయడానికి ప్రత్యేకించి ఒక గదిని తాటాకు 
చాపలతో కట్టసాగిరి. అచ్చట వాకిలిలో ఉన్న బ్రాహ్మణేతర వాలంటీర్లు అలా 
కట్టడానికి వీలులేదని అడ్డగించగా, వంట బ్రాహ్మణులు వినకుండా కట్టసాగిరి. 
బ్రాహ్మణేతర వాలంటీర్లు హాలునే తగులబెట్టెదమని బెదరించి నావద్దకు వచ్చారు. 
విషయం తెలుసుకొని నేను వెంటనే పట్టాభిగారి వద్దకు వెళ్ళి విషయం తెలిపాను. 
పట్టాభిగారు వెంటనే సన్మానసంఘ సభ్యులను సమావేశపరచినారు. సన్మాన 
సంఘ సమావేశానికి అధ్యక్షత వహించిన కొండా వెంకటప్పయ్యగారు ముందుగా 
నన్ను మాట్లాడమనిరి. నేను విషయమును తెలుపుతూ ప్రత్యేకించి (బ్రాహ్మణులకు 
వేరుగా ఒక గదిని కట్టడానికి వీలులేదనే తీర్మానాన్ని ప్రవేశపెట్టాను. వెంటనే 
కొండా వెంకటప్పయ్యగారు కండ్లు ఎర్రచేసుకొని లేచి, నీవూ, నేను భ్రష్టులమైతే 
అయ్యాము గాని ఎంతోమంది శ్రోత్రియ (బ్రాహ్మణులుగలరు. వారికి ప్రత్యేక 
స్థలము ఏర్పాటు చేయించాలని తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడినారు. నేను 
వారి తీర్మానాన్ని ఖండించడానికి మొదలు పెట్టగా చెరుకువాడ నరసింహం 
పంతులుగారు నన్ను చౌదరీ అని సంబోధిస్తూ, “చౌదరీ నీవు కూర్చో, నేను నీ 
తీర్మానం గురించి చివరన మాట్లాడతాను” అని నన్ను కూర్చోబెట్టిరి. తరువాత 
పట్టాభి వగైరాలు తీర్మానానికి అనుకూలంగా తమ అభిప్రాయాలు తెలిపి 
తీర్మానాన్ని పాసు చేయించారు. 


ఈ లోపుగా బ్రాహ్మణులైన వంటవారు దడులను కట్టసాగిరి. ఇతర 


కాకినాడలో ఒక సాంఘిక సంస్కరణ (1923-2023) 8 


బ్రాహ్మణేతర వాలంటీర్లు నావద్దకు పరిగెత్తుకొని వచ్చి వంట బ్రాహ్మణులు 
మరల దడులు కట్టుచున్నారని చెప్పిరి. వెంటనే నేను, పట్టాభీగారు, కాకినాడ 
ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన కాంగ్రెస్‌ నాయకుడు మందపాక రంగయ్య 
నాయుడుగారు, నరసింహంగారు వగైరాలు వంటశాల వద్దకు వెళ్ళి తీర్మానం 
గురించి చెప్పగా వంట బ్రాహ్మణులు కోపం చెంది తమ వంట పాత్రలను 
తీసుకొని వెళ్ళిపోవుటకు తయారైరి. ఇంతలో పట్టాభిగారు వారలను ఒకవైపుకు 
దూరంగా తీసికొనిపోయి ఏమి చెప్పారో మాకు తెలియదు. వంట బ్రాహ్మణులు 
వంట చేయుటకు సన్నహించి వంటశాలలో (ప్రవేశించారు. ఈ లోపుగా 
రంగయ్యనాయుడుగారు, వందమంది వంటవాళ్ళు, నావద్ద ఉన్నారు. వారంతా 
ఉచితంగా వంట చేయడానికి రెండు రోజుల వరకు సిద్ధంగా ఉన్నారు. అని 
చెప్పగా పట్టాఖిగారు “అవసరంలేదు (బ్రాహ్మణులే వంట చేయుటకు 
ఒప్పుకొనినారిని చెప్పినారు. 

కనుక కులవిచక్షణ లేకుండా అన్ని కులములవారు ఒక చోట కూర్చోని 
తిండి తినుటకు ఏర్పాటు చేశారు. ఇష్టంలేనివారు బయట హోటళ్ళలో 
తినవచ్చునని రంగయ్యనాయుడు గారు గట్టిగా నిలబడి వక్కాణించారు. ఆనాటి 
కాంగ్రెస్‌ వారు కులరక్కసి రెక్కలను విరగగొట్టగా, నేటి కాంగ్రెస్‌ నాయకులు 
కులరక్కసిని పోషించి పెంచుతూ దాని ఆధారంతో తమ పరువును, జాగ్రత్త 
పరుచుకొని, సమాజంలో కులమతాలను రెచ్చగొట్టుచూ, అక్రమ ధనార్జన 
చేస్తూ, దేశ విదేశీ బ్యాంకులలో వేలాది కోట్ల రూపాయలను దాచుకొనుచూ 
కులుకుతున్నారు. దేశంలో చాలామంది వీదవారికి చాలినంత తిండి, బట్ట, 
నీడ లేక అల్లాడిపోతున్నారు. కాని నేటి మన రాజకీయ నాయకులలో మతతత్వం 
కలవారు, పదవీకాంక్షగలవారు ఎక్కువయ్యారు. వారి హృదయాలు బీద ప్రజల 
గోడువిని ఎలా ద్రవించకున్నాయి? మన నల్లదొరల అవినీతి పరిపాలనా 
విధానంవలన దేశంలో కనీవినీ ఎరుగని అరాచకత్వం తాండవిస్తోంది. 
అందువలన సామాన్య ప్రజలు తమ స్వల్ప ఆస్తులను, ప్రాణాలను అరచేతిలో 
పెట్టుకొని దిన దిన గండంగా తమ జీవితాలను గడుపుకొంటున్నారు. 


SE mm 


